అథ వింశోధా్యాయః; 
ఇివుడు కైలాసమునకు వెళ్ళుట 
[బహో్మవాచ | 


నారద త్వం శృణు మునే శివాగమన సత్తమమ్‌ | కైలాసే పర్వత శేష 
కుబేరస్య తపోబలాత్‌ || 1 


నిధిపత్వ వరం దత్త్వా గత్వా స్వసానముతమమ్‌ | విచింత్య హృది 
విశ్వేశః కుబేర వరదాయకః || 2 


విధ్యంగజ స్వరూపో మే పూర్ణః ప్రలయ కార్యకృత్‌ | తదూపెణ 
గమిమ్యామి కైలాసం గుహ్యకాలయమ్‌ || 3 


రుదో హృదయ జో మే హి పూర్ణాంశో బబహ్మనిష్కులః | హరి 
(బహ్మాదిభిస్సేవ్యో మదభిన్నో నిరంజనః || 4 


తత్స్వ రూపేణ తత్రైవ సుహృద్బూత్వా విలాస్యహమ్‌ | కుబేరస్య చ 
వత్స్యామి కరిష్యామి తపో మహతి || 55 


(బహ్మ ఇట్లు పలికెను - 


ఓ నారదమునీ! కుబేరుని తపః ప్రభావము వలన శివుడు 
పర్వతరాజమగు కైలాసమునకు వచ్చుట అనే పుణ్య వృత్తాంతమును 
వినుము (1). విశ్వేశ్వరుడు కుబేరునకు వరములనిచ్చి, (శేష్టమగు 
తన ధామను పొంది, హృదయములో నిట్లు ఆలోచించాను (2). బబహ్మ 
శరీరము నుండి ఆవిర్పవించిన ప్రళయ కర్తయగు రుదుడు నా 
పూర్ణావతారము. నేను ఆ రూపములో గుహ్యకులుండే కైలాసమునకు 
వెళైదను (3). నా హృదయము నుండి పుటిన రుదుడు పూర్ణాంశము 
గలవాడు, నిర్గుణ పరబహ్మ, హరి బబహ్మాదులచే సేవింపబడువాడు, 


నా కంకు వేరు కానివాడు, దోషరహితుడు (4). నేను ఆ రూపముతో 
అచట కుబేరుని మితుడనై విహరించదను. మరియు గొప్పు తపస్సు 
చేసెదను (5). 


ఇతి సంచింత్య రుదోఃసా శివేచ్చాం గంతుముత్సుకః | ననాద తత 
థక్కాం స్వాం సుగతిం నాదరూపిణీమ్‌ || 6 


(త్రైలోక్యా మానశే తస్యా ధ్వనిరుత్సాహ కారకః | ఆహ్వానగతి సంయుకో 
విచ్మితన్సారదశబ్దకః || 7 


తచ్చుుతా విష్టుబహ్మాద్వా స్సురాశృు మునయస్తథా | ఆగమా నిగమా 
మూర్తా సిద్దా జగ్ముశ్చ్న తత వై || 8 


సురాసురాద్యాస్స కలాస్తత జగుశ్చ సోత్సువాః | సర్వేఃపి పమథా 
జగ్ముర్యత కుతాపి సంప్పితాః || 9 


ఇట్లు తలపోసినంతనే, రుదుడు శివుని ఇచ్చును పూర్తిచేయుటలో 
ఉత్సాహము గలవాడై, పుణ్యగతిని ఇచ్చ నాదస్వరూపిణియగు తన 
ఢక్కను నినదించెను (6). ఉత్సాహమును కలిగించునది, 
గమనమునకు ఆహ్వానించునది,విచితమైనది, గంభీరశబము గలది 
అగు ఆ ఢక్క యొక్క ధ్వని ములోకములలో వ్యాపించెను (7). ఆ 
ధ్వనిని విని, విష్ణు [బహ్మాది దేవతలు, మునులు, ఆగమములు, 
వేదములు మూర్తి దాల్చి, సిద్దులు అచటకు వెలిరి (8). అందరు 
దేవతలు, రాక్షసులు ఉత్సాహముతో నచటకు వెళిరి. ప్రమథులు 
(రుద గణములు) ఎక్కడ ఉన్ననూ అచటకు బయలు దెరిరి (9). 


గణపాశ మహా భాగాస్సుర్వులోక నమస్కృతాః | తేషాం సంఖ్యా మహం 
వచ్చి నావధానతయా శృణు || 10 


అభ్యయాచ్చుంఖ కర్తశ్చ గణకోట్యా గణ శ్వరః | దశభిః కేకరాక్షశ్చ 
వికృతోోష్టాభిరేవ చ || 11 


చతుష్టవ్టయ విశాఖశృ నవభిః పారియాతకః | షడి స్సర్వాంతక 
శ్‌ద్గీమాన్‌ దుందుభోష్టాభిరేవ చ || 12 


జాలంకో హి ద్వాదశభిః కోటి భిగణ పుంగవః | సప్త భి సమద 
శ్‌ర్గీమాంస్త ఢైవ వికృతాననః || 13 


పంచభిశ కపాలీ హి షడ్పి సృందారకశుభః | కోటి కోటి భిరేవేహ 
కండుకః కుండకస్తథా || 14 


మహాత్ములు, సర్వ జీవులచె నమస్కరింపబడువారు నగు గణపతులు 
కూడ బయలు దెరిరి. వారి సంఖ్యను నేను చెప్పెదను. 
సావధానముగా వినుము (10). శంఖకర్తుడగు గణనాధుడు కోటి 
గణములతో బయలుదేరెను. కేకరాక్షుడు పది, వికృతుడు ఎనిమిది 
(11), విశాఖుడు అరవై నాలుగు, వారియ్మాతకుడు తొమ్మిది, 
సర్వాంతకుడు ఆరు, శ్రీమాన్‌ దుందుభుడు ఎనిమిది (12), 
గణ[శేషుడగు జాలంకుడు పన్నెండు, [వీిమాన్‌ సమదుడు ఏడు, 
వికృతాననుడు కూడ ఎడు (13), కపాలి అయిదు, శుభకరుడగు 
సందారకుడు ఆరు, కండుకుడు, కండకుడు ఒక్కొక్కటి కోట్ల 
గణములతో కూడి వెళ్ళిరి (14). 


విష్టంభోఃషాభిరగమదబైభిశుందతాపనః |మహాకేశస్పహగేణ 
కోటీనాం గణపో వృతః || 15 


కుండీ ద్వాదశభి ర్వాహస్తథా పర్వతకశుభః | కాలశ్చ కాలకశ్రెవ 
మహాకాలశ్శతేన వై || 16 


అగ్ని కశ్శతకోటావై కోటా భిముఖ ఎవ చ | ఆదిత్య మూర్దా కోటా చ 
తథ చైవ ధనావహః || 17 


సన్నాహశ్చ శ**తేనెవ కుముదః కోటిభిస్తథా | అమోఘః కోకిలశ్రెవ 
కోటి కోట్యా సుమంతతకః || 18 


కాకపాదోంపరష్షప్ట్యా షజీయ సంతానకః ప్రభుః | మహాబలశ్చ 
నవభిర్శ్మధుబపింగశ పింగలః || 19 


విష్టంభుడు ఎనిమిది, చంద తాపనుడు ఎనిమిది, మహాకేశుడనే 
గణపతి వేయి (15), కుండి, వాహుడు, శుభకరుడగు పర్వతకుడు, 
కాలుడు, కాలకుడు అనువారు ఒక్కొక్కరు పన్నాండు, మహాకాలుడు 
వంద (16), అగ్నికుడు వంద, అభిముఖుడు, ఆదిత్వమూర్తుడు, 
ధనావహుడు ఒక్కొక్కటి (17), సన్నాహుడు వంద, కుముదుడు 
వంద, అమోఘుడు, కోకిలుడు, సుమంతకుడు ఒక్కొక్కటి (18), 
కాకపాదుడను వాడు అరవై, సంతానకుడను గణపతి అరవై, 
మహాబలుడు, మధుపింగుడు, పింగలుడు ఒక్కొక్కరు తొమ్మిది కోట్ల 
గణములతో వచ్చిరి (19). 


నీలో నవత్యా దేవేశం పూర్ణ భదస్తథైవ చ | కోటీనాం చైవ సప్తానాం 
చతుర్వక్షో మహాబలః || 20 


కోటికోటి సహసాణాం శ*#*తరి3ంశతిభిర్వృతః | తత్రాజగామ సర్వేశ; 
కెలాసగమనాయ వై || 21 


కాష్టాగూఢశ్చ తుష్టజీయ సుకేశో వృషభస్తథా | కోటి భిస్సస్తభిశెెత్రో 
నకులీశస్స్వుయం ప్రభుః || 22 


లోకాంతకశ్చ దీప్తాత్మా తథా దైత్యాంతకః ప్రభుః | దేవో భృంగీ 
రిటిక్‌రీమాన్‌ దేవదేవపియస్తథా || 23 


అశనిర్పానుకశెెవ చతుష్టజ్‌య సనాతనః | నందీశ్వరో గణాధీశశ్శత 
కోటా మహాబలః || 24 


నీలుడు తొంభై, పూర్ణ భ(దుడుకూడ తొంభై, మహాబలశాలియగు 
చతుర్వ[కుడు ఏడు కోట్ల గణములతో శివుని వధకు వచ్చిరి (20). 
సర్వేశ్వరుడగు శివుడు కైలాసమునకు వెళ్తుటకై ఇరువది వందల కోటి 
కోట్ల గణములతో కూడి బయలుదేరెను (21). 


కాషాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు అరవై నాలగు, 
చైతుడు, నకులీశుడు (22), లోకాంతకుడు, దీప్తాత్మ, 
దైత్యాంతకుడు, భృంగి దేవుడు, శివునకు అతి [ప్రియుడగు ఢీమాన్‌ 
రిటి (23), అశని, భానుకుడు ఒక్కొక్కరు ఎడు, సనాతనుడు అరవై 
నాలుగు, మహాబలుడగు నందీశ్వరుడనే గణపతి వంద కోట్ల 
గణములతో విచ్చేసిరి (24). 


ఏతే చాన్యే చ గణపా అసంఖ్యాతా మహాబలాః | సర్వే సహస హస్తాశ్చ 
జటాముకట ధారిణః || 25 


సర్వే చందావతంసాశ్చ నీలకంఠ్యాస్తిలోచనాః | హారకుండలకేయూర 
ముకుటాద్వై రలంకృతాః || 26 


(బహ్మేందద విషు సంకాశా అణి మాది గణర్వృతాః | సూర్యకోటి 
పతీకాశాస్తతా జగుగణ శ్వరాః || 27 


ఏతే గణాధిపాశ్చాన్యే మహాత్మాన్వోమలప్రభాః | జగుస్తత మహా పీత్వా 
నివదర్శనలాలనసాః || 28 


వీరేగాక మహాబలశాలురగు గణాధీశులు ఎందరో లెక్కలేనంత మంది 
వచ్చిరి. వారందరు అనేక హస్తములను కలిగియుండిరి. వారు 
జటలను కిరీటములను ధరించి యుండిరి (25). వీరందరు 
చందుని శిరస్సుపై ధరించిరి. నల్లని కంఠమును, మూడు 
కన్నులను కలిగియుండిరి. వారు హారములు, కుండలములు, 
కేయూరములు, కిరీటములు మొదలగు వాటితో అలంకరించుకొనిరి 
(26). వారు [బహ్మ, ఇం।దుడు, విష్ణువులతో సమమగు సామర్ధ్యమును 
కలిగియుండిరి. వారిని అణిమాది సిద్దులు సేవించుచుండెను. కోటి 
సూర్వుల కాంతితో ఒప్పు గణపతులు అచటకు వచ్చియుండిరి (27). 
మహాత్ములు, దివ్యకాంతితో ఒప్పువారు, శివుని దర్శించుట యందు 
అభిరుచి గల వారునగు ఎందరో గణాధిపులు అచటకు వచ్చిరి (28). 


గత్వా త్మత శివం దృష్ట్వా నత్వా చక్రుః పరాం నతిమ్‌ | సర్వే 
సాంజలయో విష్ణుపముఖా నతమస్తకాః || 29 


ఇతి విష్వాదిభిస్సారం మహేశః పరమేశ్వరః | కైలాసమగమత్‌ర్పీత్యా 
కుబేరస్య మహాత్మనః || ౩౦ 


కుబేర్వోప్యాగతం శంభుం పూజయామాస సాదరమ్‌ | భక్తానా 
నోపహారైశ పరివారసమన్వితః || 31 


తతో విష్టాదికాన్‌ దేవాన్‌ గణాంశ్చాన్వానపి ధువమ్‌ | శివానుగాన్స 
మానర) శీవతోషణ హేతవే || ౩2 


విష్ణువు మొదలగు వారందరు శివుని వద్దకు వెళ్లి, ఆయనను చూచి, 
దోసిలియుగి శిరసా నమస్కరించి గొప్ప స్మోతములను చెసిరి (29). 
పరమేశ్వరుడగు మహేశుడు విష్ణువు మొదలగు వారితో గూడి, 
మహాత్ముడగు కుబేరునియందలి ప్రీతితో, కైలాసమునకు వెళ్లెను 
(30). కుబేరుడు పరివారముతో గూడి, వేంచేసిన శివని ఆదరముతో, 
భక్తితో గూడిన వాడై అనేకములగు ఉపహారములనర్పించి పూజించెను 
(31). తరువాత ఆయన శివుని ఆనందింపబేయుట కొరకై విష్ణువు 
మొదలగు దేవతలను, శివుని అనుచరులగు గణములను 
ఆదరముతో పూజించెను (32). 


అథ శంభుస్పమాలింగ్య; కుబేరం పీతమానసః | మూరి చాఘాయ 
సంతస్థావలకాం నికమాఖీలైః || 33 


శాశస విశ్వకర్మాణం నిర్మాణార్దం గిరౌ ప్రభుః | నానాభ*#*#క్తెర్ని 
వాసాయ స్వపరేషాం యథోచితమ్‌ || 34 


విశకర్మాతతో గత్వా తత నానావిధాం మునే | రచయామాన [దుతం 
శంభోరనుజ్ఞయా || 35 


అథ శంభుః ప్రముదితో హరిపార్థనయా తదా | కుబేరాను [గ్రహం 
కృత్వా య, కైలాసపర్వ్య్వతమ్‌ || 36 


అపుడు శంభుడు ఆనందించిన మనస్సు గలవాడై, కుబేరుని 
ఆలింగనము చేసుకొని, లలాటముపై ముదిడి, అందరితో గూడి 
అలకానగర సమీపములో నుండెను (33). ప్రభువగు శివుడు తనకు, 
తన భక్తులందరికీ నివసించుట కొరకై తగిన నివాసములను 
పర్వతమునందు నిర్మించుమని విశ్వకర్మను ఆజ్ఞాపించెను (34). ఓ 
మహర్తీ! విశ్వకర్మ శంభుని యాజ్జిచే కైలాసమునకు వెళ్లి, అచట 
నానావిధములగు [ప్రసాదములను శీఘ్రముగా నిర్మించెను (35). 
అపుడు మిక్కిలి యానందించిన శివుడు విష్ణువు యొక్క 
(పార్దననాలకించి, కుబేరుని అన్నుగహించి, కైలాస పర్వతమునకు 
వెళొను (36). 


సుముహూర్తే ప్రవిశ్యాసా స్వస్థానం పరమేశ్వరః | అకరోదభిల్నాన్సీత్యా 
సనాథాన్‌ భక్తవత్సులః || 37 


అథ సర్వే పముదితా విష్ణుపభృతయసుురాః | మునయశ్చాపరే 
సదా అభ్యషంచన్ముదా శివమ్‌ || 38 


సమానరుుః క్రమాత్సుర్వే నానోపాయనపాణయః | నీరాజనం 
సమాకర్తుర్మ హూత్సువ పురస్పరమ్‌ || ౩9 


తదాసీ తుమనో వృష్టి రంగలాయతనా మునే | సుప్రీతా నవృతుస్త 
[తాప్సురనో గానతత్పురాః || 40 


జయశభో నమశ్శబ్దస్తతాసీత్సుర్వు సంస్కృతః | తదోత్సాహో 
మహానాసీత్సుర్వేషాం సుఖవర్దనః || 41 


పరమేశ్వరుడు సుముహూర్తమునందు తన స్రానమగు కైలాసమును 
(ప్రవేశించెను. భక్తవత్సులుడగు ఆయన ప్రీతితో అందరినీ 
సనాధులను చేసెను (37). అపుడు విష్తువ మొదలగు 
దేవతలందరు ఆనందించినవారై, మునులతో సిద్దులతో గూడి శివుని 
పీతితో అభిషేకించిరి (38). వారందరు చేతులలో 
ఉపాయనములను పట్టుకొని శివుని వరుసగా అర్చించి, 


మహోత్సువముతో నీరాజనమునిచ్చిరి (39). ఓ మహర్షీ! అపుడు 
దేవతలు మంగళకరమగు పుష్పువృఫష్టిని కురిపించిరి. అచట 
అప్సరసలు గానము చేయుచూ ప్రీతితో నాట్యమాడిరి (40) అపుడు 
అచట జయజయ ధ్వానములు, నమశ్శబములు సర్వులచే 
పలుకబడినవి. ఆ గొపు ఉత్సాహము అందరికి సుఖవరకమయ్యను 
(41). 


స్రత్వా సింహాసనే శంభు ర్విరరాజాధికం తదా | సర్వైస్సుంసే 
వితోంభీక్టం విష్వాద్వైశ్సు యథోచితమ్‌ || 42 


అధ సర్వే సురాద్యాశ్చ తుష్టువుస్తం పృథక్‌ పృథక్‌ | అర్ద్యా 
బిర్వాగ్పిరిష్టాభిశృంకరం లోకశంకరమ్‌ || 43 


పసన్నాత్య్మా స్తుతిం శుత్వా తేషాం కామాన్‌ దదౌ శివః | 
మనోఃభిలషితాన్‌ ప్రీత్యా వరాన్‌ సర్వేశ్వరః ప్రభుః || 44 


సివాజాయాథ తే సర్వేస్వం స్వం ధామ యయుర్శన | ప్రాప్త కామా; 
(ప్రముదితా అహం చ విష్ణునా సహ || 45 


ఉపవేశ్యాననే విష్ణుం మాం చ శంభురువాచ హ | బహు సంబోధ్య 
సుప్రత్యానుగృహ్యూ పరమేశ్వరః || 46 


శంభుడు సింహాసనమునందున్న వాడై మిక్కిలి విరాజిల్లను. విజ్ఞాఃది 
దేవతలందరు యథో చితముగ ఆయనను సేవించిరి (42). అపుడు 
దేవతలు, ఇతరులు లోకములకు మంగళములనిచ్చు ఆ శంకరుని 
ఆర్థవంతములైన, శివ పీతికరములైన వాక్కులతో వేర్వేరుగా 
స్తుతించిరి (43). సర్వేశ్వరుడు, ప్రభువు అగు శివుడు వారి 
న్తోత్రములను విని, ప్రసన్నమగు మనన్సుగలవాడై, వారు 
మనస్సులో కోరుకున్న కోర్కెలనన్నిటినీ వరములుగ నిచ్చాను (44). 
అపుడు వారందరు శివుని వద్ద సెలవు తీసుకొని తమ తమ 
నసలవులకు: వెళిరి. జయున్‌! నను మరియు విష్తువ. ఊడరిన కోర్కెలు 


గలవారమై ఆనందించితిమి (45). పరమేశ్వరుడగు శంభుడు నన్ను, 
విష్ణువును ఆసనము నందు కూర్చుండబెట్టి, మిక్కిలి గుమతో 
అనుగహించి, అనేక విధములుగా సంబోధించి ఇట్లనెను (46). 


నివ ఉవాచ | 


హే హరే హే విధే తాతా యువాం ప్రియతరౌ మమ | సురోత్తమౌ త్రి 
జగతోవనసరక రౌ సదా || 47 


గచుతం నిర్పృయాన్నిత్యం స్వసానం చ మదాజ్హియా | 
సుఖ[పదాతాహం వై వాం విశేషాత్‌ర్పేక్షకస్సుదా || 48 


ఇత్యాకర్త్య వచశ్శంభో స్సు ప్రణమ్య తదాజ్ఞయా | అహం హరిశ్చ 
స్వం ధామాగమావ పీతమాన సౌ || 49 


తాదనీమేవ సుపీతశ్శంకరో నిధిపం ముదా | ఉపవేశ్య గృహీత్వా తం 
కర ఆహ శుభం వచః || 50 


నివుడు ఇట్లు పలికెను - 


హే హరే! హే(బహ్మన్‌ ! వత్సలారా! మీరిద్దరు నాకు మిక్కిలి 
పీతిపా(తులు. మీరు దేవోత్తములు. మీరు జగత్తును సృష్టించి, సదా 
రక్షించుచుందురు (47). మీరు మీ స్థానమునకు వెళ్లుడు. నిత్యము 
నిర్భయముగా నుండుడు. ఇది నా యాన. నేను మీకు 
సుఖములనిచాదను. సదా మీ బాగోగులను చూచెదను (48). 
శంభుని ఈ మాటలను విని, విష్ణువు మరియు నేను ఆయనకు 
నమస్కరించి, మిక్కిలి సంతసించిన వారమై, ఆయన ఆజ్ఞచె మా 
సానములకు తిరిగి వచ్చితిమి (49). అదే సమయములో మిక్కిలి 
సంతసించిన శంకరుడు ఆనందముతో కుబేరుని చేతిని పట్టుకొని 
కూర్చుండబెటి ఈ శుభకరముగ వాక్కులను పలికెను (50). 


నీవ ఉవాచ | 


తవ డ్రేవూ వీ భూతో మ్మితతాగమనం సఖే | స్వస్తానం గచ్చ 
విభయస్సహాయోఃహం సదానఘ || 51 


ఇత్యాకర్త్య వచశ్శంభోః కుబేరః ప్రీతమనసః | తదాజయా స్వకం ధామ 
జగామ (పముదానికతః || 52 


స ఉవాస గిరౌ శంభుః కైలాసే పర్వతోత్తమే | సగణో 
యాగనిరతస్స్వచుందో ధ్యానతత్పురః || 53 


కఃచిదధాః స్వమాత్మానం క్వచిద్యోగరతోభవత్‌ | ఇతి హాస గణాన్‌ 
పీత్వాావాదీత్స్వ చృందమానన;ః || 54 


నివుడు ఇట్లు పలికెను - 


ఓ మిత్రమా! నీ గుమచే నేను నీకు వశళ*మె మెతి కొరకై ఇచటకు 
వచ్చితిని. ఓ అనఘా! నీ స్థానమునకు వెళుము. నీకు భయము 
లేదు. నేను నీకు సర్వదా సహాయుడను (51). కుబేరుడు శంభుని ఈ 
మాటను విని సంతసించినవాడై గొప్ప ఆనందముతో శివుని యాజ్ఞ 
[ప్రకారముగా తన ధామకు వెళ్లాను (52). ఆ శివుడు గణములతో 
కూడిన వాడై, యాగమునందు లగ్నమైన వాడై, ధ్యానమునందు 
తత్పరుడై యథేచ్చగా ఆ పర్వత (శేషమగు కైలాసగిరి యందు 
నివసించెను (53). ఒకప్పుడు ఆయన ఆత్మరతుడై యుండెను. 
మరియుకప్పుడు యాగనిపష్ణుడై యుండెను. ఆయన మనసునకు 
నచింనపుడు ప్రీతితో అనేక ఇతిహాసములను చెప్పెడివాడు (54). 


క్వచిళత్కైలాన కుధరసుస్థానేష మహేశ్వరః | విజహార గణః (పీత్వా 
వివిధషు విహారవిత|| 55 


ఇతం రుదస్వరూపోసౌ శంకరః పరమేశ్వరః | అకార్షీత్స్వగిరౌ లీలా 
నానా యోగివర్వోపి యః || 56 


నీత్వా కాలం కియంతం సోపత్నీకః పరమేశ్వరః | పశ్చాదవాప 
స్వపత్నీం దక్షపత్నీ సముదృవామ్‌ || 57 


విజహార తయా నత్వా దక్ష ప్రత్‌ర్యా మహేశ్వరః | సుఖీ బభూవ దేవర్తే 
లోకాచార పరాయణః || 58 


విహారమునరింగిన మహేశ్వరుడు ఒకప్పుడు కైలాస 
పర్వతప్రదేశముల యందు గణములతో కూడి పీతితో 
విహరించెడివాడు (55). శంకర పరమేశ్వరుడు యోగి (శేష్తుడే 
అయినా, ఈ తీరున రుద రూపుడై తన పర్వతమునందు అనేక 
లీలలను చేసెను (56).ఆ పరమేశ్వరుడు భార్య లేకుండగా 
కొంతకాలమును గడిపి, తరునాత దక్షుని కుమార్తెను వివాహమాడెను 
(57). ఓ దేవర్షి! మహేశ్వరుడు దక్షపుతియగు ఆ సతీదేవితో గూడి 
లోకాచారములను అనుష్షించుచూ సుఖియి విహరించెను (58). 


ఇతం రుదావతారస్తే వర్ణి తోయం మునీశ్వర। కైలాస గమనం చాస్య 
సఖఫీత్వాన్నిదిపస్య హి || 59 


తదంతరత లీలాపి వర్షితా జ్ఞాన వర్షినీ | ఇహాముత చ యా నిత్యం 
సర్వకామఫల[ఏదా || 60 


ఇమాం కథాం పరేద్యుస్తు శృణుయాద్వా సమాహితః | ఇహ భుక్తిం 
సమాసాద్య లభేన్ముక్తిం పరత సః || 61 


ఇతి (శీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
పథమ ఖండే కైలాసోపాఖ్యానే శివస్య కైలాసగమనం నామ 
వింశోఃధాాయః (20). 


ఓ మహర్షీ! నీకు ఈ తీరున రుదావతారమును, కుబేరుని మైతి 
కారణము వలన శివుడు కైలాసమునకు వెళుటను వర్గించితెని (59). 
ఈ గాథలో అంతగతముగా నున్న లీలలను కూడ వర్సించితిని. ఈ 
గాథ జ్ఞానమును వృద్ధి పొందించును. ఇహ పరములయందు 
నిత్యము కోర్కెలనన్నిటినీ ఈడేర్పును (60). ఎవరైతే ఈ కథను 
శద్దతో పరించెదరో, లేదా వినెదరో, వారు ఇహలోకములో భుకిని 
పొంది, పరలోకములో ముక్తిని పొందెదరు (61). 


వీ శివ మహాపురాణములో రెండవది యగు రుద సంహిత యందు 
మొదటి ఖండములో కైలాసోపాఖ్యానములో శివుడు కైలాసమునకు 
వళుట అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20). 


వీ కృష్ణార్పణమస్తు, 


